Registered No. M-4484 


యుద్ధ న 


నంచక,. 


వాల్యుం షు] 


1942 వ సం॥ జూకా నెల ౧6 వ కేది శుక్రవారం 


[నె 25 రు, 


యుద్ధ విమర్శ 


- విశేషాలు. 


రాజ సోదరునిరాక' - పళిఫిక యుద్ధమున మూర్పు - జఫాను శకి 
సన్నుగిప్షుట - టోకు పతనం. 


(బ్రిటిషు రాజుగారి సోడరుడగు గ్లస్టరు (ప్రభువు 
ఇండియా “సెనిక యేర్పాటు 
లను చూచుటకు సంచారం 
చేయుచు మదరాసులో ఐలం 
డు మైదానమునందు ఎ.ఆర్‌.పి, సెంటు జాను 
ఆంబులెన్సు |బ్రిగేడు దళముల (ప్రదర్శనమును 
గత ఆదివారం ఉదయం చూచిరి, అంతేకాక 
మదరాసు నగరాన్ని రక్షింపనున్న భారతీయ, 
ఆంగ్లేయ, ఆంగ్లో ఇండియను సైనిక దళములను 
వారి ఏర్పాటులనుగూడ పరీకించిరి. మదరాసు 
సేవర్లు మైనరులనుగూడ జూచిరి, 


గ్లక్టరు ప్రభవ. 


ఘనతవహీంచిన హైదరాబాదు నవాబుగారి 
సంస్థానంలో సంచారం ముగించివచ్చినందున, 
మదరాసునుంచి నై జాముగారికి సందేశం పంపుచు 
(స్రభువుగారు యిట్లు తెలిపిరి:._. నేను కొద్దికాలమే 
మీ సంస్థానంలోనున్నను, (ప్రపంచ చరిత్రయందు 
కస్ట్సస సమయమునందు రాగల్లుట నాయదృష్ట మే, 
ఎన్న డెరుంగనంత ఖీకరయుద్ధం తీవ్రంగా జరు 
గుచూవున్న సమయంలోరావడంవలన నిజమయిన 
భక్తి భాత్రుభావములను తెలుసుకొనుటకు వీలగు 
ను, [ప్రళశాంతమయిన నోకాయానంలోకాక, తుపా 
ను సమయములందే నావికుల ఐకమత్యం నేర్చు 
తెలియగలదు. హైదరాబాదులో యీ యుద్ధ 
ఫలితంగూర్చి సంపూర్ణ విశ్వాసం కలిగియున్నా 
రనియు, మిత్రమండలియందు చెక్కు. చెదరని 
భ_క్తి కలిగియున్నారనియు...అది ఇండియాలో 
నరేంద్రులు, వారిసంస్థానముల మనోభావమునకు 
సరియైన నిదర్శనమనియు, ప్రభువుగారు తెలి 
పీరి. “ ఈ భావం కలిసిపోరాడుచున్న సహచ 
రుల హృదయముల నుప్పొంగజేసి, చివరకు 
శత్రువులను గాభరా పెట్టును.” 


షర ('ప్రభువుగారివలె భారత సంస్థానాధీ 
జనులు (బ్రిటిషు ఇండియా [వ్రజలుగూడ భోవించు 
చున్నారు. ఉభయులును అకరాజ్యాల ఓటమిని 
గాఢంగా కోరుచున్నారు. 

పిఫికు సముద్రమునందు మిడ్వేద్వీపంలో 
జరిగిన యుద్ధం పళిపికు రంగ 
మున యుద్ధగతిని మార్చివే 
యునట్టిది. ఇచట అమెరికా 
నౌకా దళము జపాను యుద్ద నౌకలకు చాల 
నష్టం కలిగించినది. జపానువారి విమాన వా 
హాక నౌకలు రెండు లేక మూడు మునిగిపోయి 
నందున జపానువారి విమాన “ ఛత్రం ” చితికి 
పోయింది. వాటిని ముంచిన తరువాత అమెరి 
కను వైమానికులు రక్షణ లేకయున్న యుద్ధ 
నౌకలను పెక్కింటిని ముంచివేసిరి, కుంటు 
వడిన యుద్ధనౌకలు ఎన్ని జపాను రేవులు 
చేరినవో శేలినే స్తెగాని, వారికి పూర్తిగ ఎంతనష్టం 
కలిగిందో చెప్పవీలులేదు. కోరలు సముద్ర 
యుద్ధంవలెనే మిడ్వేద్వీపం యుద్ధంకూడ, దిగువ 
పెద్ద ఫిరంగులకు అందకుండా చాలఎత్తున విమా 
నో మధ్య జరిగినట్లుంది. మహో సముద్రాలపై 
యుద్ధములందు తనకు ఎక్కువగనున్న విమాన 
వాహాక నౌకల పెనే జపాను ఆధారపడియుండె 
నని యీ యుద్ధంలో యిని పోయినాక అనుస 
రించిన పద్ధతులవలన, విదితమయినది, 


పిపికు యుద్దంలో 


మార్చు, 


మిడ్వేద్వీప యుద్ధం ఫలితంగా అమెరికా 
నుండి క్రొత్త సహాయం పడమటి పళిఫికు దీవు 
లకు పంపబడునని తెలియుచున్నది. ఇదివరకు 
పంపక యిప్పుడేలాగు పంపగలరని అడుగ 
వచ్చును. అదివరకు అమెరికా పడమర తీరం 
రక్షణకే కొన్ని బాంబరు విమానాలు సెటరు 


ల్లి యుద్ద 
ధి 


సంచిక 


[([జాళా 


విమానాలు అచట నిలిపియుంచిరి. ఇపుడు 
మిడ్చేవద్ద జపానువారి విమాన వాహక నౌకా 
దళం నాశనమయినందున, అవి అక్కడనుండి 
రావచ్చును. జపాను మూడు పనులు చేయ (ప్ర 
యత్నించుచుండెను(1) అమెరికానుండి సా 
మొవామీదుగా ఆస్రేలియాకు సరకు రవానా 
మార్గం తెగగొట్టుట, (2) మిడ్వేదీపంలోను, 
యితర అమెరికను దీవులలోను ఉన్న సైనిక 
శిబిరాలను నిరుపయోగం చేయడం, (8 అమె 
రికనులు అలూషియను దీవులను కేంద్రాలుగా 
నుంచుకొని జపానుపై దాడి చేయకుండా చేయడం. 
జపానువారు తిరిగి తమ నౌకాదళం విమాన 
దళం వృద్ధిచేనుకొని లోటు తీర్చుకుంటే తప్ప, 
యీ మూడు కారం నేదీసాధించలేరు ; పి 
ఫికు సముద్రంలో “ఆత్తరక్షణ యత్న ములందే 
యుండాలి. ఈ సమయంలో అమెరికనులు 
జపానుపై తిరుగుదాడి చేసినచో మిడ్వేద్వీప 
యుద్ధమే సశిఫికు యుద్ధముఖం త్రిప్పి వేయు 
ఘట్టంగా నెంచబడగలదు. 

మిద్వే యుద్ధంలో _ఓటమివలన జపానువారి 


నౌకాదళొనికి కొన్ని నెలల 

జపాను శక్తి 
కద వరకు తిరిగి కొపే శకి తగి 
టె ఎ -౨ ౧ 
పోయింది. 1942 వ సం॥ 


జూను 12 వ తేదివరకు జపాను నౌకా దళానికి 
కలిగిననష్టాలగూర్చి అమెరికా నొకా దళంవారు 
సంఖ్యలు (పకటించిరి; 51 యుద్ధ నౌకలు మునిగి 
48 కుంటువడినవని రూడిగా తెలి? సెను సందే 
హంగానున్నవి 110. వర్తక నౌకలు, 122 
మునుగుటో చెడుటో జరిగెను, 61 యుద 


థః 
నౌకలు మునుగుట మాత్రమే లెక్కించి చూచినా, 


1941 వ సం॥ డిసంబరు 7 వ తేదిన అంచనా 
వేయబడిన జపాను నౌకా శ్ర 10,00,000 
టన్నులలో + వ వంతు తగ్గిపోయింది. 

జపాను యుద్దం ప్రారంభించినపుడు దానికి 
202 అన్ని రకాల నౌకలు యుండెను. అందు 
అమెరికావారు 4 విమాన .వాహక నొకాలను, 11 
(కూయిజరులు, 17 డిస్టాయరులు, 6 జలాంతర్గా 
ములను, అనగా మొత్తం 88 రూఢిగా ముంచివే 
సిరి. అనగా నూటికి 15 వంతు చెడగొట్టబడి 
నవి. ఇంకో నూటికి 194 వంతుకూడ చెడ 
గొట్టబడి నట్లు ఎంచబడుచున్నది. అనగా జపా 
నువారి కొనే శ కిలో ₹ వంతు సిరంగా ముంచి 
వేయబడుటో, తాత్కాలికంగా “కుంటువడుటో 
జరిగెను, 


పశిఫికు సముద్ర యుద్దఫలితం నౌకాదళ 
శక్తిపై ఆధారపడియున్నది." కోరలు సముద్రం 
మిడ్వేదీవులంను యుద్ధంలో అమెరికనులు నేల 
దిగే విమానాలనే ఎక్కువగ నుపయోగించి విజ 
యం పొందిరి. అట్టి విమానాలలో అమెరికాదే 
“పెచేయి జపాను "నాకా దళం యీ రేటులో 
నష్టపోతూవుంపే అమెరికా పశిఫికు నౌకౌ దళం 
తమ విమానాల బారిని దాటి తిరుగు దాడిచేయ 
కల్గును. విమానళ క్తి నౌకా శక్తి రెండు కలిపి 
ఉపయోగించుటచే నైరుతి పశిఫికునందు కొన్ని 
(ప్రాంతములను జపాను సంపాదించగల్లెను, 
గెల్చకొన్న యీ(ప్రాంతాలను కాపాడుకొనుట 
నౌకా బలంపై ఆధారపడియుండును. మిత్రమం 
డలి విమానశ క్తి, నౌకాశక్తి త్వరగా పెరుగు 
చున్నది, కావున జపాను నౌకా మార్గాలు సరికట్ట 
బడును. జపాను యుద్ధనౌకలు కొపలాపనుల 
మీద చెదరియుండక తప్పదు. అప్పడు జపాను 
నౌకా శ క్తి అణచివేయుట సులభమగును, ఈ 
కార్యమునకు మిడ్వేయుద్ధం బాగా తోడ్చడెను. 
ఇచట జపానువారి ఓటమి, పశిఫికు మధ్యభాగ 
మునందు వారి సత్వర కార్యమును భగ్నమొన 
రించుపేగాక, యితర (ప్రాంతాలలో వారు పెద్ద 
దాడి చేయు అవకాశముకూడ తగ్గించెను. 

లిబియా యుద్ధంగూర్చి, టోట్రుకు పతనం 
గూర్చి బ్రిటిషు కామన్సు స 
భలో డిప్యూటీ (ప్రధాన మంత్రి 
ఆట్లీగారి ప్రకటనలో విమర్శగ 
తెలిపిరి. టో.బుకునందు వీరులు సెక్క_ం|డ్రను 
గోల్పోయినందుకు (ప్రభుత్వంవారు చాల విచారిం 
చుచున్నారని చెప్పి, దక్షిణాఫ్రికా "సేనలు పోయి 
నందుకు ఫీల్డుమార్షలు స్మట్సుగారికి సానుభూతి 
తెలిపిరి. అ సేనానాయకుడుగనున్న జన 
రలు అచినులేకుగారి లేఖను సభలో చదివిరి. 
యుద్ధంలో ఒకమాటు శ | త్రుదాడి నిలచిపోయిం 
దనియు, అవుడు తాము సమయంచూచి కొట్టి 
యున్నచో ఫలితం యింకోవిధంగానుం డేదనియు 
కాని మిత్రమండలి _సెనికులుగూడ చాల అలసి 
యున్నందున అవకాశం ఉపయోగించుకో లేక 
పోయిరనియు, అచినులేకుగారు వ్రాసిరి. స్వ 
తంత్ర (ఫ్రెంచి సేనలు వట్టుదలతో కాపాడుచుం 
డిన బీరుహకిము పడిపోయిన పిదప, శత్రువు 
నైైట్సు బ్రిడ్జి ఎల్‌ ఆడం [ప్రాంతములపై దాడి 
చేయ నారంభించెను, మిత్రమండలి "సేనలును 
విమాన దళములును మూడు రోజులు తీవ్రంగా 


లిబియా యుద్ధం 


1942] యుద్ధ 
యుద్ధంచేసిన పిమ్మట, నై_ట్సుబ్రిడ్డివద్ద కొన్ని 
స్థానాలను మనవారు విడువవలసివచ్చెము. అం 
దుచే శత్రువులు ఆ మార్గాన సముద్ర తీరానికి 
పోగల్లిరి. బ్రిటిషు ష సేనాని జనరలు రిచీగారు 
నేర్పుగ తమ సైనికుల రెండు డివిజనులను 
గజాలా దక్షిణమునకు పంపివేసి, శత్రువు తమ 
మార్గాలు కోసి వేయకుండా నిరోధింపగల్లిరి. 
నాల్గు రోజులవరకు శత్రువును రాకుండానేలనూ 
ఆకాశమార్గంకూడ ఆటంకపరచిరి. కాని జనరలు 
రిచీగారు తమి సేనలను ఎల్‌ఆడెం-ఎల్‌డుడా- 
సిడిరాజెగ్‌ [ప్రాంతాలకు మరశించి సరిహద్దులందు 
'కేంద్రీకరించియుంచెను. టో(బుకులో సరిపోతుం 
దను కున్నంత సేనయుంచెను. 

అదివరకు ఏడు నెలలు శ తు ముట్టడిని నిభా 
యించుకొని నిలచియుండగల్లిన టో | బ్రుకునగరం 
యిపు డేలాగు యింత వేగం పడిపోయింది ? 
జర్మను ఆఫ్రికా _సైనికదళం అత్యధికంగానుండి, 
ముట్టడి చేయుచున్న శత్రుసేనకు చాల తోడ్చ 
డెను. జూను 18 వ తేది లిబియా యుద్ధంలో 
మార్చు కలిగించిన రోజు. ఆరోజున మన 


జపాను సైనికోద్యోగి దిన చర్య. 


సంచిక 8 


8 వ సెనికదళం చాల ఘట్టి దెబ్బ తిన్నది. దాని 
ముఖ్య ఆయుధశాబ అంతా అకొము - ఎల్‌ 
ఆడం - నైట్సు బ్రిడ్జి యీ మూడుపురముల మధ్య 
నుండు త్రికోణంలో శత్రువుల ముట్టడి మధ్య 
నుండి కదలలేక పోయెను. 8వ సేనకు 
విమాన సహాయం, టాంకులు ఫిరంగులుకూడ 
శత్రువుకి ఉన్నలాంటివే వచ్చి చేరినవి. కాని 
వాటి సంఖ్య శత్రువు సంబజ్యకన్న తక్కువ, 
శత్రువులకు గల మేలేమన వారి సంఖ్యాబలమే. 
సరిసమానమగు ఆయుధ పరికరాలుండి జరిగిన 
యుద్ధంలో ఏ మాత్రం గెలిచినా ఆయదను 
చూచుకొని విశేష కాల్బలమును చొసప్పించు 
చున్నాడు. 8వ సైన్యం చాల నష్టపోయినప్ప 
టికి యింకను పాటుపోటుగనున్న లిబియా 
యుద్ధంలో తిరిగి శత్రువు నోడించుటకు తగి 
యున్నదని చెప్పబడుచున్నది. 


లిబియాలో యింకను యుద్దం జరుగుచున్న 
దనియు, Bn యింకను చాలబలమగు 
సేనలు గలవనియు ఆట్లీగారు కామన్సు సభలో 
నుడివిరి. 


భార తియులగూర్చి ఆతసి అభి ప్రాయాలు 


తాము చేళీయులను ఎట్లు హింసించికో తెలుపుట 


బర్మా యుద్ధం ఎట్లు జరిగిందో ఇంగ్లీషువారు 
తెలిపిన కబుర్లు వినియున్నారు. వెనుకకు మర 
లుట, పొరపాటులుచేయుట, బాధలుపడుట, చని 
పోవుట మున్నగు విషయములన్ని తెలుపబడినవి. 
పిల్లికి చెరలాట ఎలుకకు (ప్రాణపోకట అన్నట్లు 
జపాను సైనికులకు యీ బర్మా యుద్ధం ఆనం 
దంగా “నుండియుండునని మీరనుకోవచ్చును. 
అట్లాకాదని “ సిడ్నీ హెరాల్డు ” పత్రిక యుద్ధ 
విలేఖరి రాన్తున్నాడు. _ వారికినీ చాల కష్టాలు 
డెను. వారూ పొరబాటులు ES పెన బ్రిటిషు 
విమానాలు రొదచేస్తూవుంటే వారున్నూ నేల 
పరుండి, తమ వై మానికులు ఏమయ్యిరాయని 
విచారించిరి. ఎండ బాధ, కష్టాలగూర్చి మొర పెట్టి, 
ఒకప్పుడు నిరుత్సాహం చెందియే యుండిరి. 

లెఫ్‌టనెంటు పదవిలోనున్న జపాను 55 వ డివి 
జను సైన్యంలోని గన్నరు సబాల్జర్ను ఉద్యోగి 

కేశ 


యీ విషయాలన్ని తన డెరీ (దినచర్య) లో 
(వ్రాసెను. అతడు పెగుచేరువను ఒక మర 
ఫిరంగి చెంత చచ్చిపడియుండగా అతని జేబులో 
ఆ వుస్తకం దొరికింది. బర్మా యుద్ధంగూర్చి 
జపానీయుని డైరీ లభించింది యిదొకటే కావున 
ప్రకటించబడెను. 

బ్రిటిషు గుండ్లు యీ ఉద్యోగిని చంపినవి. 
అతస్‌ డయిరీ చదివినందుకు మీరు తప్పక సంత 
సించెదరు. ఏమన, అతడు టన స. జంకులే 
కుండా తాము దేశీయులను ఎట్టు హింసించిరో 
ఎట్టి దారుణహత్యలు చేసిరో, యుద్ధ ఖై దీలను 
ఎట్టు చంపిరో, బర్మనులను భారతీయులను ఎట్లు 
బోనిసలుగా న! యుద్ద యంత్రాలకు కట్టి 
యీడ్చిరో తెలిపె 

దీనంతటిలో ర చక్రవర్తిని దేమునివలె 
పూజించడం, (ప్రపంచాన్నంతా జపాను ఆక్రమిం 


4 యుద్ద 


అ 


సంచిక 


[జాః 


చుట విధియని నమ్ముకోడం, మున్నగు భావాలు 
స్పష్టంగా తెలుపబడెను. (ప్రపంచాన్ని జయించా 
లను ఆశ, అది తమ విధియను విశ్వాసం యీ 
తూర్పుదేశపు పు పచ్చ, నాజీలకు ఉండబిపై, మూర్ధ 
పట్టుదలతో రాక్షస త్వంతో పోరాడుచున్నారు. 
మనం వారి నోడించాలంపే ధై ర్యంతోను, వారి 
వలె త్యాగంత్తోను, మనం మంచియని నమ్మిన 
వాటిలో ఎక్కువ విశ్వాసంతోను పోరాడవలసి 
యుండును, ; 


ముందు పేజీలో అతని డైరీలో ఒక తల్లి, 
తండ్రి, నవ్వుచున్న జపాను యువతి బొమ్మలు 
న్నాయి. కాని మొదటి పేజీలోనే అతడిట్లు 
బ్రాసెను--ో వారిని మరచిపోవాలి. అందరు 
జపాను సామ్రాజ్య సేనకు నౌఖరులుగానుండాలి. 
అందరు చక్రవర్తి అధికారం నాల్లు సముద్రాల్నపైె 
(అంబే (ప్రపంచమంతా) పెంచుటకు కృషి 
చేయాలి”, 
భారతీయలు పిరికి పందలట. 

తాము హాలివురేవునకు మడతరబ్బరు పడవల 
“పె పోతిమని తెల్పుచు అతడిట్లు వ్రాసెను :--- 
“మేము ఒడ్డుచేరగనే దేశీయలవద్దనుండి ఎద్దు 
బండ్లు తీనుకొంటిమి. కొందరు భారతీయులను 
కూలీలుగా రమ్మంటిమి. వారు ముందు యిష్టపడ 
లేదు. కాని నాతో చదివిన ఒక పట్టభద్రుడు, 
మొదటి తరగతి సిపాయి, కొందరు భార 
తీయ కూలీలను పొలాలఒడ్డునకు తీసుకపోయెను. 
చెప్పినట్లు వినక తప్పదనుకొని తక్కినవారు 
'వెంటవచ్చిరి. భారతీయులు వట్టి పిరికిపందలు, 
బానిసలుగ నుండుటకు తప్ప ఎందుకు పనికి 
రారు. 

“ డిశంబరు 19 వ తేదీ మేము విక్టోరియా 
పాయింటు చేరితిమి. చేరగనే. షెట్రోలు టాం 
కులు మండుట కనబడెను. శత్రువులు పారి 
పోయిరి. తరువాత కోనుముచేరితిమి. ఇక్కడ 
మిగిలియున్న _ దేశీయులు బయటకగుపడలేదు. 
కాని కొందరు స్త్రీలను సరదాగా బయటకీడ్చితిమి. 

“ క్రిష్టమను ఉత్సవం జరుపుకుంటిమి. మేము 
తృవంచేసిన బారకాసునందు అదివరకు బర్మనులు 
ఇంగ్రీషువారుండిరి. వారిని మా సైనికులు బంధిం 
చిర. వారు యిట్లా వ్యవహారం మారినందుకు 
ఆశ్చర్యపోయిరి. కొందరు వెంటనే చంపబడిరి. 
తక్కినవారు తరువాత చంసబడుదురనుకుం 
టాను. ” 


'సయాం దుర్గతి, 


1942 నూతన వత్సరాది యీ ఉద్యోగికి బాగా 
గడవలేదు. ఒక సయాం నాకాదళోద్యోగితో 
సేచీవచ్చింది. “2602 ఉగాదికి నేడు స్వాగత 
మిచ్చేము. మధ్యాహ్నం తూర్పువైపు తిరిగి 
చక్రవర్తికి వినయపూర్వకమగు వందనము లర్సిం 
చితిమి. సాయంకాలం సయాం చక్రవర్తి కోట 
లో దేవాలయం చూపుటకు సిపాయిలను తీసుక 
పోతిని ఈ పనిలో ఒక తాయి నౌకాదళో 
ద్యోగి మాకు కలిసెను. _తాయిలండు-జపానులు 
కలసియుండవలసిన అవసరంగూర్చి నేను చెప్పి 
తిని. మేము ఇంగ్లీషులో మాట్లాడుకొంటిమి, 
చిట్టచివరకు తన మేలుకోసమే పాయతాతటు మా 
సోమ్రాజ్యంలో చేరిపోక తప్పదని నేను వాదించి 
తిని. అట్లనడం యుక్తంకాదేమో ! మేము విడి 
ప్రోవువరకు కోపంతోనే. యుంటిమి”. 


తరువాత రాతలో యీ ఉద్యోగి అమెరికా 
వై మానికులను కొనియాడెను. “మెసోటు 
విమానాశ్రయములందు మా విమానాలు మూడు, 
శత్రు విమానాలచే ఓడిపోయినవి. శత్రు విమా 
నాలు అమెరికావారిని. అమెరికా వై మానికులు 
చాల నేర్చుగలవారు, ప్రశంసార్హులు. 


“తరువాత (ప్రయాణం చాల కష్టంగానుం 
డెను, (ప్రమాదకరంకూడాను. గుర్రాలపె బరు 
వెక్కువై, త్రోవలో చాల చచ్చినవి. ఫిరంగులు 
రోడు.పై విడువవలసివచ్చెను. అప్పటికి మేము 
మ్యానాంగ్‌ నకు సన్నని కొండదారిని చేరుచుం 
టిమి. అచట బర్మా సేనను మా అశ్వికదళం 
ఓడించెను. ఒక బ్రిటిషు లెఫ్‌టనెంటు శవం 
అందరికి కనబడునట్లు చెట్టుకి కట్టియుండుట 
మేము చూచితిమి. దీనిగూర్చి మేము అప 
హాళ్యం చేసితిమి. ప్రతిచోట బర్మనులు చాల 
స్నేహంగానున్నారు. మేము తామీనుడటు గా 
మం చేరగనే (గ్రామీయులు మాకు కొబ్బరినీళ్లి చ్చి 
సత్క_రించిరి, 

“మేము తరువాత జాని నది దాటితిమి. 
దాటుటకు 7 గంటలు పట్టినది. మోల్ళ్మెనువై పు 
దాడి వెడలుచుండగా గుండ్ల వర్షం కురిపించ 
బడెను. గుండ్ల శబ్ధం భూనభోంతరాళ ములను కద 
లించుచుండెను. ” జనవరి 81 వ తేదిన మేము 
మోల్మేనునందలి విమానాశ్రయం ఉత్తర కొన 
కొట్టి, దిగేస్థలం ముట్టడి చేసితిమి, సిడుగులవంటి 


1842] 


అమెరికాలో సిర్మింపవిడిన ఎగిరే కోటవంటి 
వస్తుండగా (తోవలో 


కారుడు రచించిన వటం. 


ఫిరంగి గుండ్లు మమె మ్మెదుర్కొన్నవి. మా ఫిరం 
గుల కమాండ సరు గాయపడ్డాడు. 


“ఖైదీలను ఛం ప్రత, 


“ఆందుకొర 3 మావడ్షనున్న e553 ఖైదీ చంప 


ఇ 


బడెను, ఆతన్నీ ముందుగ ఒక స వనుక 
నుండి సున్నీతో పొడడన్కు సిపాయిల కిది 
వినోదంగానుండెను. అతడు వెంటనే చావలేదు. 


కాసి ఖై చీలను చంఫుటకు 
గూడదు గావున, అరన్ని విడచి మేము మోళ 
వైపు పోతిమి. 

లూటీలో విశేషంగా తినుబడి వస్తువులు చే 
జిక్కినవి ఆ రాత్రి బ్యాటరీ ఉద్యోగులు 
విందుచనుకొనిరి. మరి ముగ్గురు యుద్ద ఖై ఖైదీ 
లగు శతువులను చంపితిమి. పది నీటిలో స్థం 
కలమున్నదని ఫిబ్రవరి 1వ కేద్ర (ప్రా తఃకాల 
మున 4 గంటలకు మాకు 'హెచ్చరికవచ్చింది. 
భారతీయ సెసికులు బయటకు పారిపోదలచి 
యీోదలేకుండా యున్నారు, అదీ ఆ కలకలము. 
మేము ఫిరంగులు (పేల్చి వారందరిని చంపి 
వే స్తిమి, 

“ఫిబ్రవరి 2 వ తేదీసరికి రెండురోజులనుండి 
మోల్మేనుచుట్టు యుద్ధరంగం ఊడ్చి వేస్తున్నాము. 


పెద్ద వటషు చా 


శత్రు విమానాలు ఏడు ఎదిరించి కొట్టినను 
తిరుగుదెబ్బలు కొట్టి వాటిని తప్పించుకొని స్వదేశం కను. ఆం 


వాంబరు విమానం జర్మస్నపై దాడిచేసి 

ఎగురుచు 
చర్యా అపు క వు ఛా 

ఫోన అకు ప చత 


౦కవంకలుగా 


మారి 2వ తేది రాత యిట్లున్నది సనగ రొ 
వచ్చి మూ పై బాంబులు వేయు 
చున్నవి. మాకు పన మాను. ఎక్కువయింది, 
మా దైదూనికు లేనుయినారా అని మాకు ఆశ్చ 
ర్యం వేసింది, న 

మరునాడు.“ జపానులో అప్పడే వసంత 
కుసుమాలు వీకసిస్థాయి. ఇక్కడ బర్హాలో 
ఎండ మాడ్చేన్తున్నదీ. రఈదేళం అసహ్యమయి 
నది, కంప్ప కుక్క_లుండదగ్గది. యలు తెలివి 
తక్కువవారు........ శతు టాంకులపె నేను 
ఐదుచుట్లు గుండ్లు డ్రులి స్త్రీని, ఎనిమిది తప్పించు 
కొన్నవి. అవి జవాను _సెనికులు పెక్కం'డ్రను 
చంపినవి. యుద్ధంలో అవి చాల వినాశకర 


మనవ 


[జూకా 


జ రసీ పరిశ్రమలను రక్రించుకొనుటకు తాషత్రయం. 
ఓడేనా చికు) లేసి యెర్సాటులు: 


జర్మనీ యీ యుద్దంలో ఓడిపోయినా పర్మిశ్ర 
మలకు నష్టంలేకుండా ఉండే యేర్పాటులను 
జర్మను సరిశ్రామికులు చేయదలంచిరి. జర్మనీ 
ఓడితే ఎంత ప్రమాదమో (ప్రచురణశాఖ మంత్రి 
గో బెల్సుగారు చెపుతూవచ్చిరి. ఇపుడు జర్మను 
పరిశ్రామికులు ఒక్క తమ దేశంవారి కేకాక 
ప్రపంచాన్నంతను ఉద్దేశించి ప్రచారం చేయసాగిరి, 
జర్మనీ ఓడిపోయినప్పుడు, తిరిగి గత యుద్ధానం 
తరంవలె వెర్సెలిసు సంధి షరతులు తెచ్చి  పేటితే 
(పపంచమంతకు నష్ట మేనని వారు చెప్పసాగిన, 

జర్మను పెట్టుబడిదారులును పరిశ్రామికులందరి 
ప్రతినిధియగు డాక్టరు మెతిసియసుగారు, తిరిగి 
ప. పరిశ్రమలను చంపి ఆర్థికదుస్థితి 

తెచ్చి పెట్టినచో గత యుద్ధానంతరం యుచ్చుకో 
వలసిన నష్టపరిహారం యివ్వలేన'ప్లే యిపుడుగూడ 
జర్మనీ యిచ్చుకోజాలక దివాలాతీయును, అపుడు 
(ప్రపంచానికే నష్టమని సూచిస్తున్నారు. మంచి పరి 
శ్రమలున్న దేశాల మధ్యనే యిచ్చి పుచ్చుకొను 
వాణిజ్య వ్యాపారాలుండగలవనియు, మిత్రమండలి 
ఉద్దేశాలు నెరవేరి “శతు ప్రపంచం” దివాలాతీ స్టే 
ప్రపదమే పేదయగుననియు, అతనువానె సెను. 

యూరోపులో జర్మని ఆక్రమించిన దేశా 
లందు పరిశ్రమలలో జర్మను పరి శ్రామికులు 
కొత్త హక్కులను అధికారములను సంపాదించు 
చున్నారు. బలవంతాన సరిశ్రమలను తీసుక 
పూర్తిగ వశపరచుకోడం వేరు. అట్లాగాక, 
యూరోపులోని చిన్న పెద్ద వ్యాపార సంస్థలు 
పరిశ్రమలు, బ్యాంకులన్నింటియందు జర్మనీ చేట్టు 
బడిదారులు భాగం పృచ్చుకొనుచున్నారు. న్యాయ 
సమ్మత మగు విక్రయాధికారములను బడయుటకు 
ప్రయత్నించుచున్నారు. 

యుద్ధానంతరం యీ న్యాయమగు తమ 
హక్కులను గెలిచే (ప్రజా ప్రతినిధి ఆకర 5౮ 


రెండో రంగం - మూడో 


రాజ్యాలన్నీ, లోకాలన్నీ జయించాలనే కోరిక 
యీ నాడు హిట్లరుకు ఒక్కనికే కలిగిన కోరిక 
కాదు. పూర్వ యుగములలో "హిరణ్యకశిపుడు 
మొదలై న రాక్షసులుకూడా ఇదే విధంగా విజృం 


అంగీకరించునని జర్మను వ్యాపారస్తుల అభి 
ప్రాయం. ఉక్కు, రసాయనములు, వస్త్ర 
ములు గనుల పర్మిశమలన్నింటియందు జర్మను 
పరిశ్రామికులు జోక్యం కలుగజేసుకొనిరి. యుగో 
స్లావియాలో సీసం, రాగిగనులను, రుమేనియాలో 
చమురు గనులను జర్మను కంపెనలు కొన్నవి. 
జర్మను పరిశ్రామికులు ఒక క్రొత్త ఎత్తు 
వేసిరి. ఆక్రమిత దేశాలలో పరి శ్రమలయందు 
ఆర్థికంగా తాము జోక్యం కలిగించుకొని, వాటిలో 
ప్రొత పద్ధతులు మార్ప్చించి జర్మను పద్ధతులను 
అనుసరింపజేసి, జర్మనీలోని కృ త్రిమసట్టు, కృత్రి 
మ రబ్బరు యిటువంటివన్ని ఉపయోగింసబడు 
నట్టు (పోత్సాహించుచున్నారు. ఇందువలన 
యితర దేశాలలో పరిశ్రమలు ఎక్కు_వ జర్మనీ'పై 
ఆధారపడవలసియుండును. జర్మనీ యుద్ధంలో 
ఓడిపోయినచో జర్మను పరిశ్రమలకు నష్టంకలిగి, 
గెలిచిన దేశాలతో పోరుచేయడం 'కష్టమగు 
ను. అందుచే యీ రీతిగా యూరోపు సరిశ్రమ 
లందు కలిసిపోయినచో జర్మను పరిశ్రమలకు 
కలిగే నష్టం యితర దేశాల పరిశమలకుగూడ 
కలుగును. జర్మనీ ఓడినచో, యీ యితర 
'దేశాలందున్న పరిశ్రామికులు తమ నష్టం తప్పించు 
కొనుట్నకెనా, పరిశ్రమల నుద్దరించుటకు తమ 
ప్రభుత్వములను బ్రతిమాలుకోందురు. తమతోను 
కలసి భాగస్వాములుగనున్న జర్మను పరిశ్రామి 
కులకుగూడ నష్టంలేకుండా చేయగలరని, వారి 
ఆశ. ఈ యెత్తులు చాల (పమాదకరమయినవి, 
వీటి నదుర్కొనుటకు ఆలశ్యం చేయరాదు. 
ఇదొక ఆరికదాడి. నాజీల యితర దాడుల 
వలెనే, యీ ఆర్షికదాడికూడ ఎదుర్కొనబడును. 
యుద్ధానంతరం జర్మనీ ఓటమితో, యితర 
దేశాల పరిశ్రమలపై జర్మనీచేసిన దాడికూడ 
నిరోధింపబడి, ఏర్పాటులన్ని రద్దు చేయబడును. 


నేత్రం. 


భిస్తూ ఉండేవారు. a క్రూరదానవుల 
ఘోర కార్యములున్నూ, రక్త దాహమున్నూ, 
హద్దుమీరినప్పుడు లోకోద్ధరణార్థం భగవంతుడు 
అవతారమూ_ర్తిగా వచ్చి, రాక్షసులను సంహ 


1942] 


రించి, మానవకోటి తిరిగి స్వాతంత్ర్యము అనుభ 
వించేటట్లుగా అన్నుగహించేవాడు. _ రాక్షసులు 
లోకాలను జయిసే, మత స్వాతంత్ర్యం అనేది 
నామరూపాలు లేకుండా చేసేవారు. హిరణ్య 
కశిపుడు ప్రహ్తాదుణ్ని అన్ని విధములుగా ఎందుకు 
హింసలపాలు చేసాడు ? ప్రహ్లాదుడు హరిభక్తు 
డు - సర్వలోకాధివతియైనవాడు హిరణ్యకశిపుడు 
కాడనియు, విష్ణుమూ _ర్హియనియు నమ్మి హరి 
నామస్మరణ చేస్తూ ఉండేవాడు. మిగిలినవాళ్ల 
నందరినీకూడా హరినామస్మరణ చెయ్యవలసిన 
దని ప్రహ్లాదుడు బోధిస్తూ ఉండేవాడు. కాని, 
అటువంటి హరినామస్మరణ చేసినందుకు ప్రహా 
దుణ్ని చంపి వేస్తానని హిరణ్యకశిపుడు ప్రతిజ్ఞ 
చేసాడు. నిప్పులలో (త్రోయించాడు. క్రత్తు 
లతో పొడిపించాడు. ఏనుగులచేత త్రొక్కిం 
చాడు. కాని, (ప్రహ్తాదుణ్ని చంపలేకపోయినాడు. 
ఆఖరుకు, హిరణ్యకశిపుడే, ఆ (శ్రీ మహావిష్ణువు 
చేతిలో (ప్రాణాలు విడిచాడు. 

జర్మనీలో ఉన్న యూదీయ మతస్థులనంద 
రినీ ఘోరమైన హింసలపాలుజేసి* వాళ్ల 
యిళ్లువాకిళ్ల సర్కారు తీసుకొని, వాళ్ల జర్మ 
ను బ్యాంకులలో దాచుకొన్న (ద్రవ్యమంతా 
లాగుకొని, దేశములోనుంచి వాళ్లను పసిపిల్ల 
లతో సహా పారదోలినాడు. ఆ విధంగా జర్మనీ 
నుంచి తరిమి వేయబడిన యూదీయ మతస్థులలో 
యీన్‌ సై సేను అనే జగద్విఖ్యాతుడై న మహో పండి 
తుడుకూడా ఉన్నాడు. ఆయన గొప్ప గణిత 
వేత్త, గొప్ప తత్వవేత్త, మానవకోటికి జ్ఞాన 
నేశ్రముల నీయగలిగినటువంటి నూతన సిద్ధాంత 
ములను నిర్వచించాడు. అటువంటి జగదేక 
పూజ్యుడైన మహాపండితునికూడా జర్మనీనుంచి 
తరిమి వెసినాడు. కారణమేమిటంపే ఆయన 
యూదీయ మతస్థుడు. ఇప్పుడు ఆ మహో 

మహుడు అమెరీకా చేరినాడు. కాధలిక్కు 
(క్రయిస్తనమతంకూడా తన జర్మనీ దేశములో 
తలయెత్తుకొని తిరుగుటకు వీలులేకుండా, కాధ 
లిక్కు (క్రయి స్తవులకుకూడా వారి మతారాధనల 
యందు అనేక 'ప్రతిబంధక నిబంధనలను హిట్లరు 
కల్పిస్తున్నాడు,. ఈ విధంగా తన ఏలుబడి వ్యా 
పించినంతవరకు మత స్వాతంత్ర్యం అనేది 
లేకుండా హిట్లరు నిర్మూలిస్తున్నాడు. 

మత స్వాతంత్ర్యం ఒక్కటే కాదు. అతడు 
నిర్మూలించేది. తాను జయించిన ఏ దేశంలో 
నె నాసరే, ప్రజలు తాము కోరిన పరిపాలనాపద్ధతిని 


యుద్ధ సంచిక 7 


తాము అనుసరించుటకు వీలులేదని నిర్చంధిస్తాడు, 
ప్రజలలో భిన్నాభిప్రాయాలు కలవారు తమ 
వివిధ రాజకీయసక (ప్రతినిధులద్వారా, శాసనసభ 
లలో తమ అభి ప్రాయముల నివేదించి, వోట్లు 
లెక్క పెట్టి, తీ ర్గానాలుచేసి, ఆ తీర్హానాల ప్రకా 
రము, ఆ విధమైన (ప్రజానిర్ణయము ప్రకారము, 
తంత సాగించడం హిట్లరుకు ఇష్టంలేదు. 
ఏ దేశంలోనై నానరే ఒక్కటే పార్టీ, బాగా 
ఎక్కువగా “పలుకుబడిగల పార్టీ, ఉండాలి. ఆ 
పార్టీయొక్క_ నాయకుడే సర్వాధికారం చలాయిం 
చాలి. అతనిమాట నిరంకుశంగా చలామణీ 
కావాలి. ఈ విధమైన నిరంకుశ నియంత 
(ప్రభుత్వపద్ధతినే అవలంబించవలెనుగాని, ఇం 
కొక (ప్రభుత్వ పద్ధతిని అవలంబించకూడదం 
టాడు. ఈ విధంగా రాజకీయ వ్యవహార సిద్ధాంత 
ములలో (ప్రజలకు స్వాతంత్ర్యం ఉండకూడ 
దంటాడు. రష్యాలో సామ్యవాద పద్దతి ఒకటి 
అమలులో ఉన్నది. రష్యా దేశములోని (ప్రజల 
కందరికీ, కావలసిన ఫ్యాక్టరీలు వగైరా పరిశమా 
గారములన్నియు (ప్రయివేటు వ్యాపారన్థుల వశమై 
యుండుటకం టె (ప్రభుత్వమువారే పరిశ్రమల 
నన్నింటిని నిర్వహించవలెనని రష్యను ప్రభుత్వం 
నిర్ణయించింది. వ్యాపార వాణిజ్యముల కృషి 
పరిశ్రమలు ప్రభుత్వమువారే నిర్వహించవలె 
ననిన్ని రష్యాలో ఒక సిద్ధాంతం అమలు 
పరచి ఆ ప్రకారంగా ప్రభుత్వ పరిపాలన సాగి 


స్తున్నారు. రష్యాలోని (ప్రభుత్వపద్ధతి అక్కడి 


(ప్రజల ఇష్టానుసారంగా సాగుతోంది. కాని, 
ఆ పద్ధతి తనకు ఇష్టంలేదనిన్నీ, దానిని నిర్మూ 
లించేపరకు తాను నిద్రపోను అనిన్నీ, రష్యాపై పె 
తనకుగల ద్వేషమును హిట్లరు చిరకాలంనుంచీ 
ప్రకటిస్తూనే ఉన్నాడు. సంకల్పించిన (ప్రకారం 
గానే, రష్యాపై సమరంకూడా సాగించాడు 
తాను మెచ్చిన నాజీ నిరంకుశ ప్రభుత్వ పద్ధతి 
తప్ప, (ప్రపంచంలో ఇంకో పరిపాలనా పద్ధతి 
ఉండకూడదని హిట్టరు వాదిస్తాడు. రాజకీ 
యాభి ప్రాయ స్వాతం త్యంగాని; మత విషయ 
ములలో స్వాతంత్ర్యంగాని ఎవరికీ ఉండకూడదని 
వాదించి లోకా కౌన్ని బాధిస్తున్నాడు. రష్యాలో 
ఉన్న (ప్రభుత్వపద్ధతి, రష్యాలోని ప్రజలు ఏరి 
కోరి ఏర్పరచుకొన్న పద్ధతిగదా. వాళ్ల ప్రభుత్వ 
పద్ధతిని నిర్మూలిస్తానని ₹పధంపట్టి, వాళ్లను సర్వ 
నాశనం చేయడానికీ వీడెవడు ? "రష్యా వాట్ల తన 
కేమి అపకారం చేసారు ? మ. తాను 


8 యుద్ధ సంచిక 


[జాలా 1942 


కత్తికట్టి దండె త్తవలసిన తగాదా తనకు రష్యాతో 
ఏమైనా కలిగినదా ? తనకు య. వ. అప 
కారం కించిత్తుకూడా లేదు. ప్పటికీ, 
రష్యాలోఉన్న సామ్యవాద స. పద్ధతి 
నిర్మూలించడమే తన సంకల్పమనిచెప్పి రష్యాపై పె 
హిట్లరు యుద్ధం సాగించాడు. కాబట్టి, (ప్రపం 
చంలో ఏదేశంలోనై నా సరే, (ప్రజలకు రాజకీయ 
వ్యవహార స్వాతంత్ర్యం లేకుండా నిర్మూలించ 
వలెననిన్ని, మత స్వాతంత్ర్యం లేకుండా నిర్మూ 
లించవలెననిన్ని కత్తికట్టి, కదనరంగ విహారం 
చేస్తున్నాడు యీ హిట్లరు. 

ఇటువంటి (ప్రపంచవిలయం రావడానికి యీ 
హిట్లరు మూలకారణంగా ఉన్నాడు. అతనిని 
అనుసరించిన జర్మను నాజీ సేనలు మూలకార 
ణంగా ఉన్నాయి. చూనవకోటి తల్లడిల్లిపో 
తోంది. కాని, మిత్రమండలి రాజ్యాలకు భయము 
లేదని అమెరికా (ప్రెసిడెంటయిన రూజువెల్టుగారు 
అభయహస్త మిచ్చుచున్నారు. అమెరికాతో 
యుద్దం అంత! హిట్లరుకు అంత్యం సిద్ధం అన్న 
మాసే. ఆమాట ఇదివర కొకమారు" హిట్లరే 
అన్నాడు. “ అమెరికాతో అక్షరాజ్యాల యుద్ధం 
ఆజరు అధ్యాయంగా జరుగుతుంది. అది దేవ 
దానవుల యుద్ధమేగాని మరొకటి కాదు.” అని 
హిట్లరు అన్నాడు. బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్లుగారు 
మొన్న అమెరికా వెళ్లియున్నారు. రూజు వెల్డు 
గారితో మాట్లాడుతున్నారు. జర్మనీని జయిం 
చుటకు మార్గమేది అని ఆలోచిస్తున్నారు. 
అటు రష్యాతో తూర్పున జర్మనీ పోరాడుచుం 
డగా, జర్మనీని పడమటి వైపునుంచి కొట్టవలె 
నని ఆలోచనలు జరుగుతున్నాయి. దీనినే 
రెండో యుద్ధరంగం ఉప[క్రమించడం అంటారు. 
రూజువెలుగోరు రుద్రరూపం దాల్చుచున్నారు. 
.రూజువెల్డుగారు రూక్షణవీక్షణాలతో కర్తవ్యం 
ఆలోచిస్తున్నారు. రూజువెల్టుగారు తన జ్ఞాననేత్రం 
తెరిస్తే చాలు. రెండో “రంగం ఉపక్రమించి 
నప్లే--మూడో కన్ను తెరచినళ్లు---ళత్రువు 
అంత్యదశ మూడి మాడిన ట్ల, 

ానికుల ఇ” దార్యం, 
6 
అఆలసియున్న ఇప్లైనికలు తమ బండ్లను 
రత ణార్జుల కిచ్చుట. 


సాధారణ (బ్రిటిషు సైనికులు కష్టకాలమునందు 
ఎంతటి జొదార్యము సోదరభావము భారతీ 


MADRA# : 


దాసు పటాలముల జనహోని* 
a) 
మదరాసు పటాలములో యీ దిగువ 
జనహోని కలిగిందని తెలుపుటకు విచారించు 
చున్నాము రూ 
చనిపోయినవారు 
నెంబరు హాదా, చేరు 
ఆర్‌ ఐ.ఎ ఎఫ్‌సి. 
899891 సిపాయి శంకరయ్య, 
ఐ.ఎ ఒనీ. 
సిసి 4601 గుహాస్తా ఎఫ్‌ ఎస్‌ రాజు 
గాయపడినవారు. 
ఐఎజఒసి, 
0/81090 సిపాయి క ఎస్‌, పెరుమూళు 
ఐజి ఎస్‌ సి, 
జి ఎస్‌ ఎఫ్‌ / ఎం. డబ్బు, .. కన్నను నాాయణ 
7634 | సామి. 
క నబడనివారు. 
అఆర్‌,ఐఏ ఎ.ఎస్‌ సీ 


166886 పి.ఎ,ఎల్‌ /నాయక్‌, క్రీ కుంచన్ని, 


యులయెడ చూసి తమ బాధ్యత నిర్వహింప 
గలరో నేను స్వయంగా చూసిన దాన్ని బట్టి 
చెప్పగలను. అని భారతీయసైన్యం వెంట 
నున్న ఒక విలేఖరి అస్సాం సరిహద్దునుండి 
(వ్రాస్తున్నాడు. 
ఇదు నలలనుండి బర్మా లో యుద్ధం చేయుచు 
అలసియున్న మన సైనికులు చివరకు అస్సాం: 
రాష్ట్ర సరిహద్దును దాటిరి. వర్షాలకు త్వరగ 
చెడీసోవుచున్న మణిపూరు రోడ్డుపె వారిని మరి 
కొంత లో ప్రదేశానికి తెచ్చుటకు హాహా లారీలు 
పంపబడినవి. కాని వారాబండ్లు ఎక్కు సమ 
యానికి (క్రొ త్తగ మరి 2,000 మంది భారతీయులు 
బర్మా నుండి కాందిశీకులు వచ్చి చేరిరి, వెంటనే 
సైనికులు తమ మోటారుబండ్రను కాందిశీకులకు 
యిచ్చి వేసిరి. ఆ రోడ్డుపె కొత్తబండ్లను పంపు 
టకు వీలులేదు కనుక, యిదివరకే అలసియున్న 
యీ సైనికులు 46 మైళ్ల కొండదారియైనప్పటికి, 
వాన కురుస్తున్నప్పటికి నడక (ప్రారంభించిరి, 
వారిలో ఒకని కాలు పగిలి, జ్వరంతో ఒచ్ల 
పచ్చబడియుంది. పలాలుపురం చేరినపిదప 
అతన్ని నేను (ప్రశ్నించగ :--* కాందిశీకు 
లలో వారి స్త్రీలు బిడ్డలుకూడ నున్నారు. వారికి 
బండ్లు మాకన్న ఎక్కువ అవసరం. వారు 
మాకన్న హీనస్లితిలో నున్నారు, ” అని అత 
డనెను, న 


PRINTLL AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


